అష ఆ 
కృష్ణపక్షం 
(విశ్వనాధశాస్త్రి మీద స్పాట్‌ ఆన్‌ అయింది. స్పాట్‌ లో పడక కుర్టీలో కూర్చొని వున్నాడు. శాలువా కప్పుకొని కళ్ళజోడు పెట్టుకొని 
ఆకాశం వైపు చూస్తున్నాడు.) 


విశ్వనాధ : ఆ పున్నమిచంద్రుడు తన వెండివెన్నెలతో యావత్‌ జగత్తుని అమృతతుల్యం చేస్తున్నా ఈ శుక్ష 


ముకుంద ; 
విశ్వనాధ = 
ముకుంద ; 


విశ్వనాధ : 


ముకుంద : 
విశ్వనాధ = 
ముకుంద : 
విశ్వనాధ = 


ముకుంద ; 


పక్షం నాకు కృష్ణపక్షంలా అనిపిస్తోంది ఎందుకు? వీచే ఆ చల్లని తెమ్మెరలు నా శరీరాన్ని 
భరించలేని వేడిమితో ముద్దాడుతున్నాయెందుకు? నిరంతరం ప్రకృతి సౌందర్యోపాసనతో 
కవితాలతలను ఆశువుగా పలికే నాలోని భావుకుడు నేడు సౌందర్యోపాసన చేయలేక నిస్తేజంగా 
నిసీధి వేళ స్మశాన నిశ్శబ్దత నిండిన మనసుతో రిక్తహస్తాలతో నిలబడి పోయాడెందుకు? 
మౌనాన్ని జయించి మనసుని కదిలించే కైతల మల్లెలతో తెలుగు సాహితీ సరస్వతిని 
నిత్యం అర్షించే ఈ కవి నేడు వైరాగ్యంతో మోడులా మిగిలిపోయాడెందుకు? జీవితమంటే 
ఇదేనా..? ఇంతేనా? అవును.. శుక్లపక్షశోభతో దినదిన ప్రవర్ధమానమై యావత్‌ ఆంధ్ర ప్రజలచే 
కీర్తింపబడిన ఈ కవికి నేటినుండి కృష్ణపక్షం ప్రారంభమైందేమో.. నా జీవితానికి వెలుగులద్ది, 
నా సహచర్యంలో నా సేవే తన పరమావధిగా భావించి, నా కవితా వస్తువే తానై, తానే నా 
జీవిత సర్వస్వమై, మరీ చెప్పాలంటే నేనే తానై, తానే నేనై. ఒకరికొకరై జీవించిన మమ్ము 
విడదీయాలని నీకెలా అనిపించింది భగవాన్‌... నీ ప్రతి చర్యకీ ఒక చర్య ముడిపడి వుంటుందని 
తెలుసు... కానీ సగం చచ్చిమోడువారిన నావల్ల నీవు ఏం సందేశమివ్వదలచు కున్నావో అర్థం 
కావటల్లేదు ప్రభూ.. అర్ధంకావటంలేదు.. ఆ .. అర్థమైంది.. సరస శృంగార కవితలతో. కథలతో, 
నాటకాలతో అలరించిన ఈ కవి.. ఆధ్యాత్మిక సుమగంధాలను సాహితీ లోనికి అందించేలా.. 
వైరాగ్యపు మాధుర్యపు మకరందాలను ఈ తెలుగునేలపై వెదజల్లేలా రచనలు చేయమని 
కాబోలు. అలాగే.. తప్పకుండా అలాగే చేస్తాను స్వామీ.. నీ నుండి వచ్చిన నేను నీవిచ్చిన 
కార్యమును నిరాటంకముగా నెరవేరే శక్తిని నాకు అనుగ్రహించుము తండ్రీ. అనుగ్రహించు. 
(జనరల్‌ లైట్స్‌ ఆన్‌) 


(సాధారణమైన అలంకరణతో వున్న1940 ఇల్లు. ముకుందశాస్తి కుర్తీలో కూర్చొని తన బావ విశ్వనాధశాస్త్రి చెప్పేది రాస్తూ 
వున్నాడు.) 


అయిపోయింది బావా.. రాశాను. 

ఎలా వుందిరా ముకుందా.? 

చాలా అద్భుతంగా వుంది బావా..? మా అక్క మనల్ని వదిలేసి వెళ్ళిపోయింతర్వాత మీ కలంలో 
విషాదం విశేషంగా వినిపిస్తోంది. ఆ విషాదంలోనూ విశ్లేషణవుంది.. విచిత్రమూవుంది.. వ్యంగ్యం 
వుంది. ఆర్జ్హత వుంది బావా... 

అవును.. నా భ్రమరాంబని కోల్పోయిన నేను సౌరభము లేని సుగంధ పుష్పాన్ని. చంద్రికని 
వెదజల్లలేని చందమామని... పారలేని సెలయేరుని, వీయలేని వహతిని, మౌనరోధన చేస్తున్న 
మనసులో విషాదం కాక విరహం ఎలా వినిపిస్తుంది. 

నిజమే బావా.. అపరాహ్నము కావచ్చింది. వంటలోకి ఏం చెయ్యమంటావు. 

నీ నోటికి రుచిగావుండేదేదైనా ఫర్వాలేదు. 

అదేవిటీ.. రుచి నాకేకానీ నీకు అవసరంలేదా..? 

సంసారిగా సరాగాలు పలికేవాళ్ళకి షడ్రుచులు కావాలి కానీ, వైరాగ్యంతో వున్న ఈ విరాగికి 
రుచితో పనిలేదు. 

అలాగే... మీరీలోపు స్నానం చేసి సంధ్యవార్డుకోండి.. భోజనం సిద్ధం చేస్తాను. 

(విశ్వనాధశాస్త్రి పెరటిలోకి నడిచాడు. ముకుందుడు లోనికి వెళ్ళాడు. విరూపాక్ష లోనికి వచ్చాడు... ఇల్లంతా పరికించి చూశాడు..) 


1 


విరూపాక్ష: 


ముకుంద : 
విరూపాక్ష : 
ముకుంద : 


విరూపా క్ష: 
ముకుంద ; 
విరూపా క్ష: 


ముకుంద : 
విరూపాక్ష: 
ముకుంద : 
విరూపాక్ష: 


ముకుంద : 
విరూపాక్ష క 


ముకుంద : 
విరూపాక్ష : 


విశ్వనాధ వ 
విరూపాక్ష: 
విశ్వనాధ క 
విరూపాక్ష: 
విశ్వనాధ : 
విరూపాక్ష: 


కృష్ణపక్షం (నాటిక) 
శాస్త్రీగారూ... విశ్వనాధశాస్త్రిగారూ.. (అంటూ విశ్వనాధశాస్త్రి కూర్చునే పడక కుర్తీలో కూర్చున్నాడు.) పేరు చూస్తే 
కవిపండితవరేణ్య విశ్వనాధశాస్తి.. కొంపచూస్తే ప్రేతాత్మలు కొలువుదీరిన స్మశానవాటికలా 
వుంది. హహహ నిజమేలే.. భూతనాధుడు కొలువుండేది స్మశానంలోనేగా. ఆయనవద్ద వుండేది 
బూడిదేగా.. విశ్వనాధుని పేరు పెట్టుకున్న ఈయనకి మాత్రం ఏముంది బూడిద. అందుకే 
ఇలాంటి వారిని చూస్తే నాకూ ఇది. వారితో మాట్లాడాలంటేనే నాకు అది. (లోని నుంచి వచ్చిన 
ముకుందం విరూపాక్షని చూస్తూ.. గంగవెర్రులెత్తి పోయాడు. ) 
ఎవరయ్యా నువ్వు.. లే ముందు పైకి. 
కుర్తీ బానే వుందిగా.. 
నీ పద్ధతే బాలేదు. ముందు లేస్తావాలేదా..? ఆ కుర్తీలో కూర్చునే అర్హత కేవలం మా బావగారికే 
వుంది అలాంటిది నువ్వు కూర్లుంటావా? లే ముందు. 
విశ్వనాధుడు ఆశీన్నుడయ్యే భస్మసింహాసనమా ఇది. 
ఏంమాట్లాడుతున్నారు మీరు? 
మరేంలేదు.. కవులం కదా.. ఈ కొంపని చూడగానే నా మనసులో మెదలిన భావకవనం.. 
విశ్వనాధుడు వాసముండే స్మశానం... వారు తప్ప అన్యులు ఆసీనులవ్వజాలని భస్మ సింహాసనం... 
అద్భుతం కదూ.. 
అని మీకు మీరే అనుకుంటే సరిపోతుందా... 
మీరు వారి బావగారిలా వున్నారు... నిజమేనా? 
అవును. అయితే. 
మరేంలేదు.. పూలదండలోని దారం పూపరిమళాన్ని కొద్దిపాటి అంటించుకొని తనవల్లనే 
పూవులకి గుభాళింపులు వచ్చినట్లుగా మురిసి పోతుంటుంది. కానీ ఆ దారానికి తెలీదు.. 
సువాసనలిచ్చే శక్తి పూలకిమాత్రమే వుందని.. తను కేవలం పూవులని ఒకచోటికి చేర్చే ఆధారమైన 
దారమని. 
అనుచితమైన ఉపమాలంకార ప్రయోగం వ్యర్థమన్న విషయాన్ని అర్థంచేసుకోండి కవివర్యా.. 
మా పదప్రయోగం ఉచితమే.. కవి చెప్పే కవనాన్ని లేఖించే లేఖకులు మీరు.. కవితా పరిమళాలను 
కొద్దో గొప్పో అంటించుకున్నా రే తప్ప మాలా కవీకాలేరు. అయినా మమ్మల్ని ఇక్కడికి పంపేప్పుడే 
చెప్పా రు.. ఆ ఇంట్లో కొంచెం జాగ్రత్తగా వుండాలీ.. అందరికీ వెర్రి వేపకాయంతుంటే.. శాస్త్రిగారి 
బావగారికి తాటికాయంతుంటుందీ అని. అప్పుడు నేను నమ్మలే... ఇప్పుడు నమ్ముతున్నాలెండి. 
అధిక ప్రసంగం... వచ్చిన విషయం విన్నవించుకోండి. 
కుంటాం.. విన్నవించుకుంటాం.. (విశ్వనాధశాస్త్రి అప్పుడే వస్తాడు) ఉఫ్‌ అని ఊదితే ఎగిరిపోయే కాగి 
తంతో కాదు... కాలాన్ని కూడా తన కవనంతో కదిలించే కలంతో.. తమరు కాళ్ళకి బుద్ధి చెప్పి 
గళంవిప్పి కలాన్ని కేకవేస్తే. కార్యం సెలవిచ్చి నిప్కుమిస్తాం.. 
కాగితంలేనిదే కలానికి విలువలేదన్న విషయం గ్రహించాలి తమరు. 
అర్థంకాలేదు.. మీరచనల్లాగే.. 
హ్‌ .హు..హు.. అర్ధమైంది... మీ స్థాయి ఏంటో... వివరించండి.. విషయమేంటో.. 
ఇందుకే మీరంటే నాకు ఇది.. కానీ మా రాజావారికి మాత్రం మీరంటే అది.. 
అయితే? 
మనవంటి కవిపండితులని సన్మానించుకోవటమంటే మా రాజావారికి చాలా ఇది.. అందుకే 
ఆయన జన్మదినం సందర్భంగా రానున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మీవంటి 
వారిని సాహితీ సమరానికి ఆహ్వానించమని సాక్షాత్తూ సరస్వతీ మానసపుత్రులమైన మమ్మల్ని 
మీ కడకు సగౌరవంగా పంపారు మా జవ్వంగి రాజావారు. ఎక్కడెక్కడి నుండో తెలుగు కవులు 


2 


విశ్వనాధ రే 


విరూపాక్ష: 


ముకుంద : 
విశ్వనాధ వ 


ముకుంద : 
విశ్వనాధ థ్‌ 


శ్లోకం 


౧ 


కృష్ణపక్షం (నాటిక) 
విచ్చేసే కార్యక్రమానికి మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. 
వచ్చిన వారు సూటిగా విషయం చెప్పేముందు.. తమని తాము పరిచయం చేసుకోవటం 
సబబు. మీరాధర్మాన్ని పాటించకుండా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానకరంగా మాట్లా 
డారు... ప్రవర్తించారు. మీవంటి వారిని పరికోరిఎంచి మరీ పంపిన మీ రాజావారి విజ్ఞతని అర్ధం 
చేసుకుంటున్నాం... నిరాకరించదలచాం.. కానీ సాహితీ సమరాంగణిలో పాల్గొనాలని పిలిచిన 
మీ పిలుపుని ఆమోదిస్తున్నాం.. ఉగాదిరోజుకి జవ్వంగి చేరుకుంటామని మీ రాజావారికి 
చెప్పండి. సెలవు. (నమస్కారం చేశాడు విశ్వనాధశాస్త్రి.) 
మా ఆస్థానంలో మీ ఓటమికి ముందస్తు విచారం వ్యక్తం చేస్తున్నాం.. గెలుపు మాదేనని ముంద 
స్తుగా ప్రకటించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.. (వెళ్ళిపోయాడు) 
వీడే ఇలా వున్నాడంటే.. అక్కడికొచ్చే కవులెలా వుంటారో.. అవసరమా బావా..? 
వారాహ్వానించిన కవులలో నేనూ వున్నానుగా.. నా వంటి కవులూ వుండచ్చుగా.. నీ ఒక్క 
మాటతో అందరినీ ఒకే గాటికి కట్టేశావుకద ముకుందా.. 
క్షమించండి... నేనంతదూరం ఆలోచించలేదు. 
ముకుందా... మాట పెదవిదాటనంతవరకూ ఆమాట నీ అధీనంలో వుంటుంది. అదే మాట నీ 
పెదవిదాటితే దాని అధీనంలో నువ్వుండాల్ఫొస్తుంది. 
(అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ముకుందుడు విశ్వనాధశాస్త్రికి నమస్కారం పెడతాడు... బ్యాక్‌ డ్రాప్‌ లో...) 


: అనేకజన్మ నంపఫ్రాప్త కర్మ బంధివిదాహినే ! 


ఆత్మీజ్ఞాన ప్రదానేన తీస్కై శ్రీ గురవే నమః !! 
లైట్స్‌ ఆఫ్‌ 


విరూపాక్ష: 


కృష్ణపక్షం (నాటిక) 


2వ సీన్‌ 

(స్పాట్‌ విరూపాక్ష మీద ఆన్‌ అయివుంటుంది. విరూపాక్ష టేబుల్‌ మీద పుస్తకం పెట్టుకొని చదువుతుంటాడు.) 

నిజంగా విశ్వనాధశాస్త్రి రచనలు అద్భుతం. ఇతను పోటీకి వస్తే గెలుపు ఇతనిదే.. ఈ పోటీలో 
నెగ్గిన వాళ్ళకి గజారోహణంతోపాటు.. వజ్రవైఢథూర్యాలతో తులాభారం... కనకాభిషేకం కూడా 
వుంటుంది. “అన్ని పత్రికల్లోనూ వార్తలు వస్తాయి. భారత దేశమంతా కూడా పేరు ప్రఖ్యాత 
లొస్తాయి. ఇలాంటి సువర్ణావకాశం నాకు దక్కాలంటే విశ్వనాధ శాస్త్రి ఓడిపోవాలి. అతన్ని 
ఓడించాలంటే... ఓడించాలంటే.. భార్యావియోగంతో వున్న అతన్ని ఓలలాడించాలి.. మత్తుకి 
బానిసని చెయ్యాలి.. అతని బుద్దికి మబ్బుకమ్మాలి. కార్యం సాధించే కాంత కావాలి. (లైట్స్‌ ఆన్‌ 
అవుతాయి.. తులసి ఇల్లు.. అందంగా అలంకరించుకున్న తులసి లోపలి నుండి విరూపాక్ష ముందుకొచ్చి నిలబడుతుంది.) 


; ఎలా వున్నాను కవిగారూ.. 
క్ష: (ఆమె వద్దకి వచ్చి ఆమె మేని పరిమళాన్ని వాసనచూస్తూ...) పేరు తులసి.. స్వచ్చత నాస్తి. నీ మేనిపరిమళం 


బహుజాస్థి.. ఎక్కడెక్కడి వారో సమర్పిస్తుంటారు వారివారి ఆస్తి. పాస్తీ.. 


1 విరూపాక్ష కవికి ఈ తులసి పై అంత ఆపేక్ష ఎందుకో... 
క్ష: ఆపేక్షా.. ఇది ఆపేక్ష కాదు తులసీ. సాపేక్ష. తులసీ.! కుసుమకోమలమైన నీ కరస్పర్శచే నా 


కణతలను పామవూ.. శిరోభారం అంతకంతకూ అధికమగుచున్నది.. 


: (తలనొక్కుతుంటుంది) రానున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాజావారు సాహితీసమరాన్ని 


ఏర్పాటు చేశారట.. నిజమేనా? 


క్ష: అవును. దానికోసమే నా ఈ తిప్పలు. కుప్పలు తెప్పలుగా ఎక్కడెక్కడి నుండో వచ్చే సంస్కృతాంధ్ర 


కవివరుల మధ్య సాహితీపోరు. ఇప్పటి వరకూ ఈ విరూపాక్ష కవిని సాహితీసమరంలో 
ఓడించిన వారు లేరు. 


: ఇక మీదట రారు. 
క్ష: (చెయ్యి చాపి), అని మాటివ్వు. (అన్నాడు. ఆమె అతని చేతిలో ముద్దు పెడుతుంది) 
: ఇలా సరిపోతుందా... లేక (ఆమె వేలు అతని పెదవి మీదికి తీసుకు వచ్చి ఇక్కడ కూడా ప్రమాణం చెయ్యాలా? 
క్ష: మీలాంటి సానులకి మాలాంటి సరసులని ఎలా సుఖపెట్టాలో బాగా తెలుసు. 
: అది తెలియకుండానే ఇన్ని ఆస్తులు సంపాదించానంటారా? 
క్ష: వున్న ఆస్తులు చాలవన్నట్లు కొత్త ఆస్తులు కోరుకునే మీ ఆశ చావదుగా.. 
: మీకూ తెలుసుగా బావగారూ... 
క్ష: నీ ఆశతెలుసు.. కానీ నీ పనితనాన్ని తెలుసుకోవాలనే తలంపు ఇప్పుడు నా మెదడులో మెదలు 


తోంది. 


: ఇన్నేళ్ళ నా సహచర్యంలో నా పనితనంమీద మీకింకా సందేహం కలగటం ఏవిటో...! 
క్ష: నీ వద్దకి వచ్చిన వారిని వసపరచుకోగలవు.. నీ అంతట నీవుగా ఒకరివద్దకి చేరి వారిని నీ 


సౌందర్యంతో వశపరచుకోగలవా .. అనే నా సందేహం. 


: విరాగిని కూడా సరాగిగా మార్చే సమ్మోహనాస్తం నా సౌందర్యం. కస్తూరి, జవ్వాది,పునుగు, 


అగరు, చందన తదితర మిశ్రమ భరితం నా మేని పరిమళం. షావుకార్లు కూడా తమతమ 
ఆస్తులని నా పాదాక్రాంతం చేసిన చరిత్ర మీకు తెలియదా బావగారూ... 


క్ష: తెలుసు.. కానీ గిరీశంలాంటి మేధావినే మూడుచెరువుల నీళ్ళు తాగించిన మీ అక్క మధురవాణి 


తెలివితేటలు నీవద్ద వున్నాయా లేవా అనే నా సందేహం. 


: రామప్పంతులు లాంటి ఘటికుడినే కొంగునకట్టేసుకొని ఆడించిన ఆ మధురవాణి మా అక్క. 


అక్క వద్ద నేర్చుకున్న సానిసాహిత్యాన్ని నిత్యం ఆచరిస్తుంటాను. 


క్ష: సరే... నీ సానివిద్యకి నా చిరుపరీక్ష.. నెగ్గితే సింహాచలంలోని నా మూడంతస్తుల మేడ నీ సొత్తు... 


4 


తులసి 


తులసి 


తులసి 


విరూపాక్ష: 


విరూపాక్ష: 


కృష్ణపక్షం (నాటిక) 
నెగ్గగక పోతే.. ఆజన్మాంతం నీవు నాకు మాత్రమే సొత్తు. ఆలోచించి నిర్ణయించుకో... 


: పరీక్ష ఎట్టిదైనా నెగ్గగలను. అదేంటో సెలవివ్వండి కవీంద్రా.. 
విరూపాక్ష: 


అలాగే... విజయనగరం విశ్వేశ్వరపురాగ్రహారంలో విశ్వనాధుశాస్త్రి అనే కవివున్నాడు. నీవేం 
చేస్తావో నాకు తెలీదు.. అతనిని నీ వశం చేసుకోవాలి. నీకోసం అతను అహర్నిశలూ 
పరితపించాలి. నీ ఎడబాటు అతనిని పిచ్చివాడిని చెయ్యాలి. అతని నోటి వెంట కవనం 
వెలువడటానిక్కూడా వీల్లేదు.. చెయ్యగలవా? 


క చేస్తాను. 
విరూపాక్ష : 


మరోమాట... అతనికి ఒక బావమరిది కూడా వున్నాడు. బ్రహ్మచారి. శతమర్కటం. బావగారిమీద 
ఈగని కూడా వాలనివ్వడు. అతనిని విశ్వనాథశాస్త్రి నుంచి దూరం చేయాలి. లేకపోతే 
విశ్వనాధశాస్త్రికి నువ్వు దగ్గర కాలేవు. ఇది నీ గెలుపుకి నేనిస్తున్న సలహా.. ఇవి విశ్వనాధశాస్త్రి 
రచనలు.. ఆసాంతం ఆకళింపు చేసుకో.. అవసరమైనప్పుడు అక్కరికొస్తాయి. (అంటూ పుస్తకాలు 
ఆమె చేతిలో పెడతాడు. ఆమె తీసుకుంటుంది.) 


: మరినాకిక సెలవా కవీంద్రా..? 


విజయంతో వస్తావని ఆశిస్తున్నాను.. పరాజయంతో నేను నీకోసం ప్రతీక్షిస్తాను. నీ చేతిలో 
ఓటమికూడా నీ మధురాధరసుధారస పానము తాగినంత మత్తుగా వుంటుంది. 

(తులసి పెద్దగా నవ్వేస్తుంది.. విరూపాక్ష కూడా నవ్వుతాడు... అతని మీద స్పాట్‌ ఆన్‌ అవుతుంది. విరూపాక్ష పళ్ళు నూరుతూ..) 
అవును... నేను కవి ఇంద్రుడినే. తన ఇంద్రపదవికి అడ్డువచ్చేవారిని అడ్డంతప్పించేందుకు 
అప్పరసలనంపి తపస్సుని భగ్నం చేసే ఆ ఇంద్రుడిదారే.. ఈ కవీంద్రుడి దారి. భార్యావియోగంతో 
విరాగిగా మారి వైరాగ్యపు కవితలు చెప్పే ఆ విశ్వనాధుని సాహితీవిరాగిని చేసిన నాస్థానము 
భద్రము. చరిత్ర ఎప్పుడూ గెలిచినవారినే గుర్తిస్తుంది. వారికే తన పుటలలో స్థానమిస్తుంది. 
ఇక్కడ గెలుపు ముఖ్యం... ఎలా అన్నది కాదు. కాచుకో విశ్వనాధా.. ఇనుపకచ్చేడాల్‌ కట్టిన 
మునులుసైతం.. పైటకొంగు రెపరెపలకి దాసోహమే.. అదే.. అదే.. ప్రకృతిమాయ... ఇదీ విరూపాక్ష 
కవీంద్ర విరచిత చక్రబంధం. తప్పించుకోలేవు. 


లైట్స్‌ ఆఫ్‌ 


కృష్ణపక్షం (నాటిక) 


3వ సీన్‌ 


(విశ్వనాధశాస్త్రి పడకకుర్దీలో కూర్చొని కూనిరాగాలు తీస్తుంటాడు. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా..లోనికి చూస్తూ...) 


: తులసీ.. తులసీ... (పిలిచాడు... ఒకగదిలోంచి ముకుంద బయటికి వచ్చాడు.) 

: పిలిచావా బావా...? 

: నువ్వు వచ్చావే... నేను పిలిచింది తులసిని కదా.. 

: బావగారూ... ఆమె వచ్చినప్పటినుండీ మీలో చాలా మార్పు వచ్చింది. 

: అవునురా... మీ అక్కపోయినప్పటి నుండీ నా జీవితం కృష్ణపక్షపు అమావాస్య అయిపోతే... 


తులసి రావటంతోనే నా జీవితం శుక్లపక్షపు పూర్ణిమలా మారింది. 


: కాదు.. కటిక అమావాస్యలా పరిణమించింది. 
: ముకుందా... 
: అవును.. ముకుందుడినే మాట్లాడుతున్నాను. తను వచ్చినప్పటినుండి మీ ప్రవర్తనలో మార్పు 


వచ్చింది. తాంబూలం తప్ప మరే అలవాటు లేని మీరు తాగుడుకి అలవాటు పడ్డారు. కవనం 
తప్ప మరేదీ తెలియని మీరు కాంతావ్యామోహంలో... (విశ్వనాధ శాస్త్రి ముకుందుడిని కొట్టాడు... షాక్‌ 
అయ్యాడు ముకుందుడు. అప్పుడే అక్కడికి వచ్చిన తులసి...) 


: ఎందుకు వారినలా విసిగిస్తారు ముకుందా.. 

: నీతో చెప్పించుకునే స్థితిలో నేనులేను. 

: ఏంకూశావ్‌... 

: మీరు ఆవేశపడకండి స్వామీ.. మీ ఆరోగ్యం కూడా సరిగాలేదు. 

: ఈ నంగనాచి వేషాలేసే ఆయన్ని నీ బుట్టలో వేసుకున్నావ్‌... నీలాంటి వాళ్ళకీ ఇంట్లో చోటులేదు... 
: ఆమాట చెప్పటానికి నీకెంలాంటి అధికారమూలేదు.. 

: బావా... నీకు ఈమె సంగతి తెలీదు.. 

: నీకింకా నాసంగతి తెలీదు.. నా మొదటిభార్య తమ్ముడివనే ఇన్నాళ్ళూ ఇంట్లో వుండనిచ్చాను. 

: మీరు ఆవేశపడకండి.. ముందు ఇది తాగండి శాస్తిగారూ.. 

: ఇప్పటికైనా అర్థమైందా ముకుందా అర్ధంచేసుకోవటమంటే అది. నువ్వు నా కవనాలని కేవలం 


లేఖించావు. కానీ తులసి ఆసాంతం ఆకళింపు చేసుకుంది. నా మనసుని పూర్తిగా చదివింది. 
నాకు ఎప్పుడు ఏది అవసరమో నేను అడగకుండానే కనిపెట్టి అందిస్తుంది. తులసి నీరాకతో నా 
జీవితంలో నవవసంతమొచ్చింది. (ముకుందుడు ఆవేశంతో బయటికి వెళ్ళిపోయాడు.) అది సరే.. అలంకర 
ణలు లేకుండా అలాగే వుండిపోయావేం.. 


: మీలాంటి కవిపండితుల సేవకన్నా నాకు వేరే భూషణాలూ, అంకరణలూ వుంటాయా..? 
: అవునా? అయినా సరే.. లోపల నా భార్య పట్టుచీరెలూ, నగలున్నాయి. వాటిని ధరించి నా 


కనువిందు చెయ్యవూ.. 


: చేస్తాను. కానీ ఈ బెషధం మరో గ్లాసు కూడా తాగాకే.. 

: తప్పదా...? 

: తప్పదు. 

: బెషధం చేదుగానూ,ఘాటుగానూ వుంది. మా ముకుందుడి మాటల్లాగే... 

: సేవించాక ఎలా వుంటుందేవిటి? 

: సమ్మోహన పరచే నీ సౌందర్యంలా.. నీమాటల్లా.. మత్తుగా వుంటుంది. మా ముకుందుడు దీనిని 


మధువు అనుకుంటున్నాడు. వాడిమాటలేం పట్టించుకోకు. అయినా వాడికేం తెలుసు... నా 
నరాల బలహీనతకి వైద్యుడు ఇచ్చిన బెషధమని. 


: అవును. పాపం ముకుందుడు.. బ్రహ్మచారికదూ.. ఇలాంటివి తెలీవులేండి.. 


6 


ముకుంద ; 


: తులసీ... నీవు నర్తకివి కదూ... నాకోసం కాసింత నాట్య ప్రదర్శన చెయ్యవు... 
: చేస్తాను.. సరస్వతీ పుత్రులైన మీ గానానికి నా నాట్యం. సమ్మతమేనా? 
: సమ్మతమే... చందన మిశ్రితలేపిత సుగంధ భరిత పరిమళాన్ని వెదజల్లే నీమేని పరిమళంకోసమే 


విరచించి వుంటాడు.. ఆ జయదేవ కవీంద్రుడు ఈ అష్టపదిని.. ఇష్టంగా నీకోసం ఆలపిస్తాను.. 


: చినుకులలో తడిసి పరవశించే నెమలిలా మీ గానవర్షంలో మైమరచి మీకోసం నృత్యిస్తాను. 


స్వరాల యురిలో జతులుకలుపుతూ మీగమకాల అలలపై ఎగసిపడే నావలా నా నాట్యవిన్యాసంతో 
మిమ్ములను రంజింపచేస్తాను. 


: అద్భుతంగా వుంది.. మన ఇరువురి కలయికా మహాయజ్ఞమే అవుతుంది. 

: అయితే నాదొక షరతు.. 

: షరతా.. ఏంటది? 

: మన ఈ మహాయజ్ఞానికి ఎట్టి ఆటంకమూ కలగరాదు.. అలా అని నాకు మాటివ్వండి.. (విశ్వనాధుడు 


ఆమె చేతిలో చెయ్యివేశాడు.. ఆమె నవ్వింది.. ) 


: ఎందుకలా నవ్వుతావు. 
: మీ విజయనగరంలో దగ్గరివారికి.. అయినవారికీ.. ఎంతో కావలసిన వారికి మాట ఇలా 


ఇస్తారన్నమాట.. 


: మరిమీ రాజమహేంద్రవరంలో.. . దగ్గరివారికి, అయినవారికీ, కావలసిన వారికి ఎలా ఇస్తారేంటి.? 


(తులసి విశ్వనాధ శాస్త్రిని చెయ్యిచాపమని సై స్రగచేస్తుంది. విశ్వనాధశాస్త్రి చెయ్యిచాపుతాడు.. ఆమె పెదవులతో అతని చేతిపై 
ముద్దు పెడుతుంది. విశ్వేనాధశాస్తీ పారవశ్యంతో మెలికలు తిరుగుతాడు... తులసి నవ్వుకుంటుంది.) 


: ఇలా... ఇలా మాటివ్వాలి... (అని తన చెయ్యిచాపుతుంది. విశ్వనాధ శాస్త్రి తటపటాయిస్తూనే ఆమె చెయ్యి తన చేతిలోకి 


తీసుకొని ముద్దాడతాడు.. తులసి మైమరచిపోయి మెలికలు తిరిగిపోతూ... ) అబ్బా... శాస్త్రి గారూ... మీ ముద్దులో 
విద్యుత్తువుందండీ.. నా శరీరవీణని ఒక్క ముద్దుతో శృతిచేసిన ఈ అనుభూతి... 


: నువ్వు చెప్పావు... నేను చెప్పలేక పోయాను.. 

: మరి మొదలెడదామా? 

: ఆటవరకేనా.? పాటకూడానా? 

: ఇప్పటికి మీ పాటకి నా ఆట.. ఆతర్వాతే పాటైనా పొరపాట్టైనా... ఆలపించండి.. ఏంటి 


ఆలోచిస్తున్నా రు..? అమృతం కావాలా.? (అవునన్న ట్లు తలూపాడు. గ్లాసులో తాగిస్తుంది..) ఇప్పటికీ 
అమృతం.. ఆ తర్వాత ఈ అమృతం (అంటూ పెదవులు చూపిస్తుంది.) 


: చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ | (తులసి నాట్యం చేస్తుంటుంది) 


కేలి చలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ ॥ 

హరిరిహ ముగ్గ వధూనికరే విలాసిని విలసతి కేళి పరే ॥ (ధ్రువమ్‌) ॥ 

కా౭_పి విలాస విలోల విలోచన ఖేలన జనిత మనోజం | 

ధ్యాయతి ముగ్గ వధూరధికం మధుసూదన వదన సరోజమ్‌ ॥ 

(ఇంతలో ముకుందుడు దేవతార్దనకి పూలు తీసుకెల్తుండగా ఆపూల పళ్ళేని చేతిలోకి తీసుకొని ఆమె చుట్టూ తిరుగుతూ అర్దన 
చేస్తాడు.) 

శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం | 

పశ్యతి సస్కిత చారు తరామపరామనుగచ్చతి వామామ్‌ ॥ 

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ 

(అంటూ సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అంతే.. అది చూసి ముకుందుడు మరింతగా రెచ్చిపోతూ...) 

బావా... ఏం చేస్తున్నావో అర్ధమౌతుందా... దేవతార్సనకోసం తీసుకొచ్చిన పూలని బజారుదానికి 
వేసి అవమానిస్తావా? 


విశ్వనాధ వ్‌ 


ముకుంద ; 


తులసి 
విశ్వనాధ ర 


కృష్ణపక్షం (నాటిక) 
ఏం కూశావ్‌.. (కొట్టాడు ముకుందుడ్ని) తనెవరనుకుంటున్నావ్‌.. నా శృంగారదేవత.. నా చర్యనే తప్పు 
పట్టేంత సాహసమా..? నా అర్జామూర్తినే అవమానిస్తావా? కనిపించని దేవుడిని పూజించే కంటే 
కంటి ఎదురుగా సాక్షాత్కరించిన ఈ దేవతని పూజించటమే మేలని ఇలా చేశాను. 
ఒసేయ్‌ రాక్షసీ. ఏనాడూ పన్నెత్తిమాటనని నా బావగారు నన్ను కొట్టేలా చేశావ్‌.. 
నిత్యాగ్నిహోత్రంతో అగ్నిహోత్రుడిలా వెలిగిపోయే ఆయనతో నిత్యాగ్నిహోత్రానికే నీళ్ళువది 
లేలా చేశావ్‌... దైవం ముందు తప్ప తలవంచని ఆయన ఈ రోజు తుచ్చమైన ఒక మానవ 


కాంతకి దాసోహమనేలా చేశావ్‌... నిన్ను చంపి మా బావగారిని కాపాడుకుంటాను. (అంటూ 
ముకుందుడు తులసి మీదికి పోతాడు.. తులసి పెద్దగా కేకలు పెడుతుంటుంది.. విశ్వనాధశాస్త్రి ఆమెని కాపాడటానికి 
రకరకాలుగా ప్రయత్నిస్తాడు. ముకుందుడు తన పట్టుని విడువడు.. ముగ్గురి మధ్యా ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణలో చివరికి 


ముకుందుడిని కర్రతో కొట్టి విడిపిస్తాడు...) 

వెళ్ళరా నా ఇంట్లోంచి... 

బావా... 

నా ఇంట్లో వుండే అర్హత నీకేమాత్రం లేదు... పో ఇక్కడినుంచి... 

బావా... 

ఈ విశ్వనాధశాస్త్రి చనిపోయినా నా పీనుగనుచూడ్డానికి కూడా రాకు.. ఎందుకంటే నీకా 
అర్హతలేదు.. వెళ్ళు... (అంటూ విశ్వనాధశాస్త్రి ముకుందుడిని బయటికి తోసేశాడు... తులసి విషపూరితంగా నవ్వుతుంది. 
వెనక్కి తిరిగి వస్తున్న విశ్వనాధశాస్త్రిని చూస్తూ...) 


: శాస్తిగారూ.. ఇంత ఆవేశం మీకు తగదు.. తెలిసీ తెలియక చేసిన ముకుందుడి చేష్టలకి 


మీరెందుకు అంత ఆవేశపడ తారు. 
లేదు తులసీ.. నీకు తెలీదు. వాడి స్థాయి మరచిపోయి నేను అభిమానించే నా తులసినే 
అవమానిస్తాడా? ఎంత ధైర్యముంటే వాడా పని చేస్తాడు. 


: మీరు ప్రశాంతంగా వుండండి.. ముందిది తాగండి.. (అంటూ గ్లాసులో మద్యలో పోసిస్తుంది.) 


ఇందుకే నువ్వు నాకు బాగా నచ్చావు తులసీ.. 


: ఇప్పుడు ముకుందుడు వెళ్ళిపోయాడు... మీరు కవితలు చెప్తుంటే రాసేదెవరు? 


నీవున్నావుగా.. నా కవితావేశానికి కారకురాలయ్యావు.. లేఖించే లేఖకురాలివి కాలేవా..? 


: మీ ఆవేశాన్ని తట్టుకోగలనా? 


నాకానమ్మకం వుంది. 


: ఏమో స్వామీ.. అలవాటు లేనిదాన్ని. కాస్త నిదానంగా సెలవివ్వండి.. 


(విశ్వనాధశాస్త్రి తన మీసాన్ని మెలేస్తూ నవ్వేస్తాడు.. తులసి నవ్వుతూ... సిగ్గుపడుతుంది. విశ్వనాధ శాస్త్రి అలాగే నవ్వుతూ వచ్చి 
ఆమెని ఆలింగనం చేసుకుంటాడు.. స్పాట్‌ ఆన్‌ వెనుక నుండి సాంగ్‌ రతిసుఖసారే.. ) 

రతి సుఖ సారే గితిమభిసారే మదనమనోహార వేశం 

నకురునితీంబిని! గమన వికంబన మనునర తిం వా దియయేశం 

భీరనమీరే యమునాతీరే వనతి వనే వనమాలీ 

గోఫీలీనవయోధర మర్దనచంచలకరయుగశాలీ !! 

(ఓవర్‌ ల్యాప్‌ లో డైలాగ్స్‌... ) 


: స్వామీ ఏం చేస్తున్నారు? నాకేదో అవుతోంది... 


కవితాదేవతని ఆలింగనం చేసుకున్నాను. ఆమెలో నేను కలిసిపోవాలని ఆరాటపడుతున్నాను.. 
దయతో ఈ భక్తుని నీలో ఐక్యంచేసుకో తులసీ.. భావకవితా సలిలరయ కుచపేయపానము 
గావింపుము. (అంటూ ఆలింగనం చేసుకొని తిరుగుతుంటాడు. తులసి తన విషపు నవ్వు) 
లైట్స్‌ ఆఫ్‌ 
8 


కృష్ణపక్షం (నాటిక) 


4వ సీన్‌ 
(విశ్వనాధ శాస్త్రి పడక కుర్తీలో పడుకొని వుంటాడు. అతనిమీద స్పాట్‌ ఆన్‌ అయివుంటుంది. మరో స్పాట్‌ లో తులసి, విరూపాక్ష 
వుంటారు.) 


: (లోపలికి చూస్తూ...) చిత్తుగా తాగి మత్తుగా నిద్రపోతున్నట్లున్నాడు. 

: అవును.. పడుకున్నారు. 

: ఇవిగో... పత్రాలు... 

: ఏంటివి? 

: సింహాచలంలోని నా మూడంతస్తుల మేడ తాలూకు పత్రాలు నీపేర రాయించాను. ఇక నీ తక్షణ 


కర్తవ్యం... వీడి జీవితంలోంచి అంతర్జానమైపో... 


: ఈస్థితిలో వారిని వదిలేసి వెళ్ళిపోవటమా? 
: అదే కద మన ఒప్పందం. 
: ఈ పత్రాలు మీరే తీసుకోండి. వీరిని విడిచి నేను ఎప్పటికీ రాలేను. వారి సహచర్యంలో నేను 


మారిపోయాను. వారి ప్రతిరూపాన్ని నా గర్భంలో... 


: సాని.. మాతృత్వం పొందాలని తహతహలాడుతుంది. 
: అంతకన్నా ముందు నేను ఆడదానిని కవీంద్రా.. మాతృత్వంలో వుండే మధురిమ ఏంటో.. 


సానిగా నేను కోల్పోయిందేంటో వీరి సహచర్యంలో నేను అర్దం చేసుకున్నాను. దయవుంచి.. 
నన్ను మన్నించి మరెప్పటికీ మా జీవితంలోకి రాకండి.. 


: నేనెంత వెర్రివాడిని తులసీ.. గోటితో పోతుందిలే వీడి పీడ అని నిన్ను నమ్మి ఈ కార్యాన్ని 


అప్పజెప్పాను. కాలాన్ని వృధా చేశాను. సరే.. పందెంలో నువ్వు ఓడానంటావా? గెలిచానంటావా? 


: పందెంలో ఓడాను.. ఒక మనిషిగా నన్ను నేను గెలిచాను. 
: సరే.. అనుకున్న పందెం ప్రకారం ఓడిన నిన్ను నేను గెలుచుకున్నాను. నువ్వు నా సొత్తు. 
: కవీంద్రా.. మీకిది తగదు. ఆ రొంపినుండి నేను బయటపడాలనుకుంటున్నాను. తిరిగి తిరిగి 


నన్ను అదే రొంపిలోకి లాగటం... మీవంటి సరస్వతీ పుత్రులకి తగదు. 


: పందెం వేసే ముందు ఆలోచించాలి.. నా సొత్తు వేరొకరికి సొంతమౌతుంటే చూస్తూ 


ఊరుకునేంత మంచివాడిని కాను తులసి. ఈ విషయం నీకూ తెలుసు. 


ఏం చేస్తారు? 

: లాక్కుంటాను. అడ్డం వస్తే... అంతం చేస్తాను. నిన్ను కాదు.. వాడిని. 

: అన్యాయం... 

: అన్యాయమే మరి.. నా సొత్తుని వాడిదని నువ్వు చెప్పటం పరమ అన్యాయం. అందుకే వాడిని 


చంపి నిన్ను దక్కించుకొని తీసుకెల్తా.. (అని ఆవేశంగా స్పాట్‌ లోంచి మువ్‌ అవ్వబోతాడు.. తులసి అతని కాళ్ళు 
పట్టుకొని ఆపుతుంది.) 


: వద్దు.. ఆయన్నేం చెయ్యద్దు... నేను మీతో వచ్చేస్తాను. కానీ దయచేసి ఆయన జ్ఞాపకాన్ని మాత్రం 


నాతో వుండనివ్వండి.. ఆఖరుసారిగా ఆయన పాదాలకి నమస్కారం చేసుకొని వస్తాను. అనుమ 
తించండి.. 


: తొలికోడి కూస్తే ఊరివారు మేల్కొంటారు... అప్పుడు ఊరుదాటటం చాలా కష్టం... 
: (అటూ ఇటూ మసలుతూ... దగ్గుతూ...) తులసీ... తులసీ... దగ్గుమందు తీసుకురావూ... (తులసి వెళ్ళబోతుంది.. 


విరూపాక్ష ఆమెని ఆపుతాడు.. ఆమె ఎటూ తేల్చుకోలేక పోతుంది.) తులసీ.. ఎక్కడా? నిద్రపోతున్నావా? (అంటూ 
లేవబోయి తూలి పడక కుర్పీలోనే పడిపోతాడు. తులసి పరుగున వెళ్ళబోతుంది.. విరూపాక్ష ఆమె నోరు మూసి ఆపుతాడు. డిమ్‌ 


లైట్స్‌ ఆన్‌... నైట్‌ టైమ్‌... విశ్వనాధుడు మెల్లెగా తులసిని పిలుస్తూ లోనికెళ్తాడు. మొత్తం వెతుకుతాడు...) 


: మీకు నమస్కారం చేస్తాను కవీంద్రా.. వారు నాకోసం వెతుకుతున్నారు... నేను కనిపించలేదని 


9 


విరూపాక్ష: 


తులసి 
విశ్వనాధ : 


ముకుంద : 


విశ్వనాధ = 


ముకుంద ; 


విశ్వనాధ : 


ముకుంద : 
విశ్వనాధ : 


ముకుంద : 


కృష్ణపక్షం (నాటిక) 
విలవిలలాడిపోతున్నారు. దయచేసి అర్ధంచేసుకోండి.. 
నువ్వెందుకు అర్ధంచేసుకోవట్లేదో నాకర్థంకావట్లేదు... (కోడికూసింది.) అదిగో తొలికోడి కూసింది. ఇక 
మనకి సమయంలేదు. కాదంటే.. చెప్పానుగా... ఆ కవిపాలిట నేను కాలుడినౌతా.. నా గమ్యాన్ని 
చేరుకోటానికి కనికరంలేకుండా కడదేరుస్తా..(ఆమె కదల్లేదు.) సరే.. నామాటలు నమ్మటంలేదు 
కదూ.. నీముందే విశ్వనాధుడిని (అంటూ కత్తితీస్తాడు) 


౩ వద్దు... నేను మీవెంట వచ్చేస్తాను. (విరూపాక్ష వికటంగా నవ్వుతూ అక్కడి నుండి తులసిని తీసుకొని బయల్దేరతాడు) 


తులసీ... తులసీ... నన్నువదిలి నువ్వెక్కడికి వెళ్ళిపోయావ్‌... నా భ్రమరాంబని మించిన 
అనురాగాన్ని నాకు పంచి నేడు ఎక్కడికి వెళ్ళిపోయావ్‌.. తులసీ నీ ఎడబాటు నన్నెంత 
బాధిస్తుందో తెలుసా... భారంగా తీసుకుంటున్న నా ఊపిరిని అడుగు... (స్పాట్‌ ఆన్‌) ఆగిపోలేక 
కొట్టుకుంటున్న నా గుండెను అడుగు... నాకన్నులు నుండి జాలువారే కన్నీటి చుక్కలనడుగు 
తులసీ... నీ ఎడబాటుని భరించలేను.. వెంటనే ఎక్కడున్నా వచ్చెయ్‌... వీచే మలయమారుతమా... 
నా తులసిని చేరి నా సందేశాన్ని వినిపించు... దూరంగా వున్నా తన తలపులన్నీ నాపై 
యుద్ధం చేస్తున్నాయని.. తన చిలిపిచేష్టలతో నన్ను మాయచేసి మరుగైపోయిన తన గురించే 
ఆలోచిస్తూ... తన తలపులతో నా గుండె అగ్నిహోత్రమైందని విన్నవించు... ఎక్కడున్నా తనని 
వెంటనే నా కడకు వచ్చి మోక్షాన్ని అనుగ్రహించమని నా అర్థింపుగా తనకి విన్నవించు. ఓ 
మలయమారుతమా... నా తులసి నన్ను వీడిన ఈక్షణం.. కనురెప్పలు మూయలేక.. కలల్ని 
మరవలేక..కాలన్ని గెలవలేక..కాలిన కట్టెనైతిని.. ఇంకా ఇక్కడే నావద్దనే వుంటే ఎలా..? వెళ్ళు. 
వెళ్ళు.. వెంటనే నా తులసి వున్న చోటికి వెళ్ళి నా సందేశాన్ని వినిపించు... వెళ్ళు... తులసీ... తులసీ.. 
తులసీ.. (అంటూ పడిపోయాడు... లైట్స్‌ ఆఫ్‌. జనరల్‌ లైట్స్‌ ఆన్‌... వైట్‌ కర్టెన్‌ వీధి... ఒకరిద్దరు అటుగా నడిచి వెల్తుంటారు.. 
విశ్వనాధుడు తూలుతూ ఎదురుగా వస్తున్న స్త్రీని చూసి... ) తులసీ... తులసీ.. నన్ను వదలి ఎలా వెళ్ళగలిగావు. 
ఇన్నాళ్ళకి నాకు నీ దర్శన భాగ్యం కల్పించావా.. నేను పంపిన ఆ మలయమారుతసందేశం 


నీకంది నన్ను కటాక్షించటానికి వచ్చావా తులసీ... (ఆ స్త్రీ పెద్దగా కేకపెట్టి పరుగు తీస్తుంది... విశ్వనాధుడు ఆమె 
వెనుక పరిగెడతాడు.. పిచ్చోడూ... పిచ్తోడూ అంటూ జనం అతనిమీద రాళ్ళువేస్తారు..) 


కవి మహా రాజనుచూ కీర్తి పూబంతులాపాదమస్తకమును తాకి పులకరించెనానాడు.. 
పిచ్చివాడనుచు నేడు పగలబడి నవ్వుచూ గులకరాతి సత్కారములందెనేడు.. పన్నీటి జలకాల 
సేదదీరిన తనువు రుధిరధారల నోర నగవుచుండెను కాలమీరీతి.. ఏమని వర్ణింతునీ కాలగతి 
నీనాడు.. (అంటూ పడిపోయాడు. ముకుందుడు నడుచుకుంటూ ఆ వీధి వెంట పోతుంటాడు. విశ్వనాధుని గమనిస్తాడు.) 
అయ్యో... ఎవరో పిచ్చివాడిలా వున్నాడు.. కాసింతైనా కనికరం లేని కాలం దాపురించింది. 
పాపం రాళ్ళతో కొట్టారు... ఎన్ని దెబ్బలు తగిలాయో.. (అంటూ కింద కూర్చొని విశ్వనాధుని తలని తన ఒడిలోకి 
తీసుకొని కారిన రక్తాన్ని తుడుస్తుంటాడు. కొంతసేపటికి విశ్వనాధుడు...) 

తులసీ.. తులసీ.. వచ్చావా... నీకోసం నేను ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నానో చూసి ఓదర్లటానికి 
వచ్చావా..(బావా.. బావా... అంటూ వుంటాడు ముకుందుడు) నీ వెచ్చటి బడిలో నన్ను చేర్చుకొని నా 
రుధిరధారలను నీ పైటతో తుడిచి ఉపశమనం కలిగించటానికి వచ్చావా? 

బావా... నేను ముకుందుడిని.. 

ముకుందా... నీవా.. కోపంలో అన్నానని నువ్వు ఇల్లువదిలి వెళ్ళిపోయావు... కానీ నేను ఏమీ 
అనకుండానే నా తులసి నన్ను వదిలి వెళ్ళిపోయింది ముకుందా... 

నేను వచ్చేశానుగా బావా... నిన్ను నేను చూసుకుంటాను. పదబావా ఇంటికెల్లాం.. 

తులసిలేని ఇల్లు... సృశానంలా వుందిరా.. ముకుందా... ఆ విశ్వనాధుడిలా ఈ విశ్వనాధుడు 
స్మశానవాసం చెయ్యలేడు. నేనా ఇంటిలో అడుగు పెట్టాలంటే అది తులసి వచ్చాకే... 

అయితే నాతో రాబావా..? 


10 


విశ్వనాధ : 
ముకుంద : 
విశ్వనాధ వ 
ముకుంద : 
విశ్వనాధ వ 
ముకుంద : 
విశ్వనాధ : 
ముకుంద : 


విశ్వనాధ వ 
ముకుంద : 


ఎక్కడికీ... 

నేనుండే ఇంటికి.. 

రాను..రాలేను.. 

ఎందుకు? 

ఇక్కడే బాగుంది.. 

మరి తులసి వస్తే.. 

తులసి నాకోసం వస్తుందా..? 

ఎక్కడున్నా నీకోసం నేను వెతికి తీసుకొస్తాను బావా.. తను వచ్చాక నువ్వు మునుపటి విశ్వనాధుని 
లా కనిపించకపోతే తను ఏమనుకుంటుంది. తిరిగి వెళ్ళిపోదూ.. 

అయితే.. నేను మునుపటి విశ్వనాధునిలా మారితే తను నాతోనే వుండిపోతుందా..? 
ముందు ఇంటికి వెల్దాం పదబావా... (అంటూ ముకుందుడు విశ్వనాధుని తీసుకొని బయల్దేరతాడు...) 


లైట్స్‌ ఆఫ్‌ 


11 


విరూపాక్ష: 


ముకుంద : 


విరూపాక్ష: 


తులసి 


విరూపాక్ష: 
: ఆయన దగ్గరికీ... 
విరూపాక్ష: 
: అదేంటి ఇంతకుమునుపేగా సానుకూలంగా స్పందించారు. 
విరూపాక్ష: 


తులసి 


తులసి 


కృష్ణపక్షం (నాటిక) 


5వ సీన్‌ 
(లైట్స్‌ ఆన్‌ అయ్యేసరికి.. విరూపాక్ష కుర్తీలో సీరియస్‌ గా కూర్చొని వుంటాడు... ముకుందుడు తలవంచుకొని నిలబడి వుంటాడు. 
తులసి తన ఇంటి గుమ్మం వద్ద నిలబడి వుంటుంది. టోటల్‌ గా వాతావరణం చాలా సీరియస్‌ గా వుంటుంది..) 
అయితే తులసి నీతో రావాలంటావ్‌..[ముకుందుడు, తులసి మౌనం) వచ్చి నీ ముసలి బావ ప్రాణాలు 
కాపాడాలంటావ్‌.. అంతేగా... (ముకుందుడు అవునన్నట్లుగా తలూపాడు... విరూపాక్ష తులసి వైపు చూశాడు... 
తులసి విరూపాక్ష వంక ఆశగా చూసింది... విరూపాక్ష చిరునవ్వు నవ్వుతూ...) ఈ మాత్రం దానికి ఇంత శ్రమపడి 
ఇంత దూరం రావాలా ముకుందశాస్త్రిగారూ... మీరెంత అమాయకులంరీ.. కాం 
తులసి కోసం ఇంతలా పరితపించి పోతున్నా రని మీరింత ఇదిగా చెప్పాలా..? తులసీ ముందా 
ముకుందునికి మర్యాద చెయ్యి... వచ్చినప్పటినుండీ వలవలా ఏడుస్తూ విషయాన్ని వివరించారు. 
మంచితీర్ణంతో గొంతు తడుపుకుంటారు. తీసుకురాపో... (తులసి ఆనందంగా లోపలికి వెళుతుంది. 
ముకుందుడు కూడా ఆనందంగా...) 
మీరింత త్వరగా ఒప్పుకుంటారని నేననుకోలేదు. మీమేలు నేను మరువలేను. ఈరుణం నేను 
తీర్లుకోలేను. 


రుణాలదేముందిలే.. . ఎప్పటికైనా ఎవ్వరైనా రుణాలు తీర్లుకోవాల్సిందే.. ముందీ కుర్తీలో కూర్చోండి... 
(ముకుందుడు ఆలోచించకుండా కుర్తీలో కూర్చోబోతుండగా... కుర్తీని “కాలితో తన్నేస్తాడు.. ముకుందుడు కిందపడేతాడు.. 


విరూపాక్ష పగలబడి నవ్వుతూ.. ) అరెరె.. దెబ్బతగిలిందా.. ఆరోజు మీ ఇంటికొచ్చి విశ్వనాధుడు కూర్చునే 
కుర్తీలో కూర్చున్నందుకు ఎంతలా అవమానించావ్‌.. అప్పుడీ గుండెకి 'ఎంతపెద్ద గాయమైందో 
ఊహించావా? అసలిప్పుడు తీరింది.. (ఇంతలో తులసి మంచినీళ్ళ గ్లాసుతో బయటికి తం ముకుందుడు 
పైకి లేచాడు...) 


౩ (వస్తూనే...) మంచి తీర్ధంతో మర్యాద చేయమన్నారే కానీ కూర్చోపెట్టి మర్యాద చెయ్యచ్చుగా 


కవిగారూ.. ముకుందా మీరు కూర్చోండి... 


: ఫర్వాలేదు... 
: మంచినీళ్ళు తీసుకోండి... (ముకుందుడు తీసుకోబోతూ ఆగిపోయాడు... విరూపాక్ష ఏమీ మాట్లాడకుండా 


వుండిపోయాడు. తీసుకోమని తులసి సైగచేసింది. ముకుందుడు తీసుకొని నోటిదగ్గర గ్లాసు పెట్టుకోగానే...) 


క్ష: అన్నట్లూ.. తులసి తీర్థం తప్ప పచ్చిగంగ కూడా ముట్టని శుద్ధబ్రహ్మచారులు సానిచేతి నీరు 


ఖరమూత్రంతో సమమని మరిచారేమో.. (తులసి, ముకుంద ఇద్దరూ కూడా తగిన విధంగా స్పందిస్తారు. 
ముకుందుడు మంచినీళ్ళు తాగేసి తులసి చేతిలో పెట్టాడు... బావగారికోసం ఖరమూత్రాన్ని సైతం 
అమృతపానంగా సేవించటానికి వెనుకాడని బావమరిది.. భళా.. మెచ్చాను... ఇది కదా రక్తికట్టించే 
సన్నివేశం.. 


* ముకుందా... పద వెల్లాం... 


ఎక్కడికీ... 
నేనింకా అనుమతించలేదే... 


అని నువ్వనుకున్నావు.. విశ్వనాధుడు నీ వియోగంతో మరణించినా సరే.. పీనుగని చూడ్డాని 
క్కూడా నేను అనుమతించను. ముకుందా నీవిక వెళ్ళవచ్చు.. నీ ఈ ఆగమనం, నువ్వు తెచ్చిన 
ఈ రాయబారం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే..[ముకుందుడు కన్నీరు తుడుచుకుంటూ 
వెళ్ళిపోతాడు.) ఆహా.. ఆహా.. ఇదికదా.. ఇదికదా.. రక్తికట్టించిన ప్రతీకార సన్నివేశం. నా అంతటి కవి 
పండితుడిని అవమానించిన ఆ బావాబావమరుదులకు నేను ఈ కవీంద్రుడు.. ఈ కవి ఇంద్రుడు 
విధించిన శిక్ష... తులసీ.. తులసీ.. నా ప్రతీకారానికి సహకరించిన నీకు ఏం కావాలో కోరుకో.. 


12 


తులసి 


విరూపాక్ష: 
: ఎప్పటి నుండో మీతో కలిసి నాకు మధువు తాగాలని కోరిక.. 
విరూపాక్ష: 
: ఎంత కోరికైనా సమయం సందర్భం రావద్దూ... 
విరూపాక్ష: 
: కవీంద్రుని సెలవయితే ఇంతకన్నా సందర్భం మరోటి వుంటుందని నేను అనుకోను. 
విరూపాక్ష: 


తులసి 


తులసి 


తులసి 


తులసి 


విరూపాక్ష: 


విరూపాక్ష క 


అదీ విశ్వనాధుని వద్దకు పంపటం తప్ప.. 


: కోరుకోమంటారా? 


కోరుకో... 
మరెప్పుడూ వెలిబుచ్చలేదే... 
లెస్స.. బహులెస్ప.. అందుకే నాకు ఏ నువ్వంటే ఇదీ... 


సమ్మతించాం.. (తులసి నవ్వుతూ లోపలికి వెళ్ళింది. విరూపాక్ష తనలో... ఎన్నడూలేనిదీసాని మాతోనే 
సురాపానసేవనానికి ఆసక్తి చూపుతుందంటే కారణమేమై వుంటుంది. ఇప్పటి వరకూ తన 
మనసుని గాయపరచిన నాతో నవ్వుతూ సురాపానాసక్తిని కనబరుస్తుందంటే అనుమానించాల్సి 
వస్తుంది. కుట్ర... కుట్ర చేస్తుందేమో... ప్రేమ ఎంతటి దారుణానికైనా దిగజారుస్తుందన్నది సత్యం.. 
విశ్వనాధునిపట్ల ఈ సానికున్నది ప్రేమా..? లేక వ్యామోహమా? ఏదైనాకానీ నాకుమాత్రం దీనిపట్ల 


వున్నది మోహమే.. మబ్బుకమ్మే ౦త మోహం మాత్రం కాదు కనుక మతి కలిగి ప్రవర్తించవలె. 
(రెండు గ్లాసుల్లో మధువు తెస్తుంద్‌ విరూపాక్షకి మధువుని నోటికి అ అందిస్తుంది.విరూపాక్ష తన చేతిలోకి గ్లాసు తీసుకొని నోటి 
దగ్గర పెట్టుకుంటాడు. తులసి "మొహంలో చిన్న చిరునవ్వు.. తాగకుండా ఆగిపోయి తులసి వైపు చూస్తాడు...) 


సేవించండి కవీంద్రా.. ఆగిపోయారే... 

ఆలోచిస్తున్నాను.. మధువులో అన్నీ కలిపావా లేదా అని? (తులసికి తత్తర పడుతుంది. ఆమెకి చెమటలు 
పడుతుండటంతో...) అదేంటి తులసీ... నీ చేతులు వణికిపోతున్నాయి. బయట చలిగా వుండటం 
వల్లనేగా.. (అవునన్నట్లు తలూపుతుంది. మొహంపై నవ్వుతెచ్చుకుంటుంది.) మరిదేంటి? చక్కని నీ చెక్కిలిపై 
చిరుచెమటలూ.. ఏదో తప్పు చేసినవారికిలా.. (అంటూ ఆమె మొహంలోకి చూశాడు..) 


: అదేంలేదు.. మీ అంతటి వారితో సురాపానం చెయ్యబోతున్నానుకదా.. కొంచెం అతృత ఎక్కువై 


అంతే...(తులసి తన పైటతో తుడుచుకొని నవ్వుతుంది... 


క్ష: అది సరే.. నేనడిగిందానికి సమాధానం రాలేదు.. మధువులో అన్నీ సమపాళ్ళలో కలిపినట్లేగా.. 
: అన్నీ అంటే.. కలపాల్సినవే కలిపి తీసుకొచ్చాను. 

క్ష: అబదం.. 
: (షాకయింది. తనలో) కొంపతీసి కాలకూటం కలిపిన సంగతీకవి ముండాకొడుకు కనిపెట్టాడా ఏవిటి? 


(అంటూ గ్లాసుని పక్కన పెడతాడు..) 


ఏది ఏమైనా వీడితో నేనీ విషం తాగించాల్సిందే.. నా విశ్వనాధుని చేరాల్సిందే... పరమేశ్వరా 
ఏమిటి దారి..? 

భయపడ్డావా? అలా స్థాణువులా అయిపోయావ్‌.? కవిని కదా.. ఛలోక్తి విసిరాను... అన్నీ 

కలిపినట్లేగా... (తలూపింది) నువ్వు కలపాల్సింది మరోటి వుంది.. నీ అధరామృతం కూడా సోకితే 
ఆహా... అప్పుడు కదా ఈ మధువుకి మత్తువచ్చేది.. (అంటూ ఆమె నోటికి అందించాడు) 


: (పక్కకి తోసేస్తూ...) కడుపుతో వున్నాను... బిడ్డకి కిడుచేస్తుంది.. 
క్ష: విశ్వనాధుని వంశాంకురమేగా... 


అయినా కాసింత మధువు సేవించినంత మాత్రానికే 
పిండానికొచ్చిన ప్రమాదమేం లేదు.. (అంటూ నోటికి అందించాడు... సేవించు... ఈ ఒక్కసారికీ సేవించు... 
నీ ముచ్చట తీరుస్తున్న నాకోసం సేవించు. (గ్లాసు చేతిలోకి తీసుకుంది...) 


: (తనలో... పరమేశ్వరా...! అసురసంహారం కోసం నేను చేస్తున్న ఈత్యాగాన్ని వృధాపోనీయకు.. 


ఎలాగైనా నా విశ్వనాధుని చేరేంతవరకూ నన్ను ప్రాణాలతో నిలుపు... చేసిన తప్పులు 
ఒప్పుకొని వారి పాదాలపై నా ప్రాణకుసుమాన్ని సమర్పించి నిష్కృతి పొందేంత వరకూ నా 
ప్రాణాన్నినిలుపు తండ్రీ.. 


13 


విరూపాక్ష: 


విరూపాక్ష: 


తులసి 


తులసి 


తులసి 


తులసి 


తులసి 


కృష్ణపక్షం (నాటిక) 
(తనలో) ఇది ఇంతసేపు ఆ పాత్రని చూస్తూ ఆలోచిస్తుందంటే కచ్చితంగా అందులో ఏదో 
కలిపి వుంటుంది. కుట్రని కుట్రతోనే జయించాలి. (పైకి ఏంటి తులసీ. నామాటమీద నీకు 
నమ్మకంలేదా.. దానిని అలా చూస్తుంటే తాగలేవు.. ఒక్కసారి ఒకేఒక్కసారి కళ్ళు మూసుకొని 
అలా తీసుకున్నావనుకో అయిపోతుంది. అంతే.. 


: అలాగే.. మీకోసం నేను దీనిని స్వీకరిస్తాను. (అని తాగుతుండగా ప్లే బ్యాక్‌.. 


త్యంబకం యజామహే.. సుగంధిం పుష్టివర్ణనమ్‌.. 

ఉర్వారుకమివ బంధనాత్‌..మృత్యోర్ముక్షి యమామృతాత్‌... 

అనే శ్లోకం వస్తుండగా విరూపాక్ష వైపు నవ్వుతూ చూసింది.) 

(తనలో... నేను అనుమానించినంత తెలివితేటలు దీనివద్దలేవు. ఈ మధువులో ఏమైనా కలిపి 
వుంటే ఇది స్వీకరించేదికాదు. కనుక నిర్భయంగా మధువు స్వీకరించవచ్చు.. 


: మరిప్పుడు నా ముచ్చటో.. 
విరూపాక్ష: 


(పెద్దగా నవ్వేస్తూ... మీ సానులు మాచెడ్డవారు. పొరపాటున మాటిచ్చామంటే మీచేష్టలతో మాకాళ్ళకి 
బంధాలేస్తారు. ముందుకు పోనీరు. మీ చుట్టూ తిప్పుకుంటారు. మహా దొంగముం... 


; మాటలుచాలు.. మధువు తాగండి... 
విరూపాక్ష: 


నీచేతోనే తాగించి ముచ్చట తీర్చుకో... (తులసి నవ్వుతూ మధువుని అతని నోటికి అందించింది. విరూపాక్ష తాగేసి 
దగ్గాడు... ఇంత ఘాటుగా వుందే. 


: నాకు బానే వుందిగా... 
విరూపాక్ష: 


ఏమో.. నీ పెదవులు తాకినంతనే ఈ మధువు ఘాటు నరనరానా పాకుతున్నట్లున్నది. వెచ్చగా 
నా గొంతుకని ఛీల్లుకుంటూ.. (బ్లడ్‌ కక్కాడు... తులసి అతనికి దూరంగా జరిగి పెద్దగా నవ్వుతుంది.) రాక్షసీ.. ఏం 
కలిపావు.. (అంటూ మరణ వేదన పడుతుంటాడు...) 


: కాలకూటం... నీలాంటి దుర్మార్గుడు ఈ భూమ్మీద వుండటానికే అనర్హుడు... అందుకే అందుకే.. 
విరూపాక్ష: 


నేను దుర్మార్లుడినా..? 

కాదా..? సున్నితమనస్కులుగా వుండాల్సిన కవుల్లో కుత్సిత బుద్దితో పుట్టావ్‌.. నీ వునికిని నువ్వు 
నిలబెట్టుకోవటం కోసం అడ్డుగా వున్న వారిని వంచించి మరీ అడ్డుతప్పించుకుంటున్నావ్‌.. ఏ 
కళాకారుడైనా, కవులైనా ప్రజాహితం కోసం వారి జీవితాన్ని త్యాగం చేస్తారు. మరి నువ్వో... నీ 
స్వార్థంకోసం.. కేవలం నీ స్వార్ధంకోసం మాత్రమే బ్రతుకుతూ అర్హులని అడ్డుతప్పించుకుంటూ 
నువ్వు వున్నతునిగా చలామణీ అవుతున్నావ్‌.. దుర్మార్గుడా... నీలాంటి కళాద్రోహులకీ, కవులకీ 


ఈ భూమ్మీదే కాదు... చరిత్రలోనే స్థానం వుండటానికి వీల్లేదు... (విరూపాక్ష ఈ డైలాగ్‌ లో ఆమెని 
ఛేజ్‌ చేస్తుంటాడు. ఆఖరి డైలాగ్‌ చెప్పగానే ఆమె గొంతపట్టుకోటానికి ముందుకు వచ్చి ఆమె పాదాలపై పడిపోయి ప్రాణం 


వదులుతాడు.) స్వామీ.. స్వామీ వస్తున్నా... (అంటూ దగ్గుతుంటుంది. అలాగే పరుగుతీసింది.) 


లైట్స్‌ ఆఫ్‌ 


14 


విశ్వనాధ అ 


ముకుంద : 
విశ్వనాధ వ 
ముకుంద : 
విశ్వనాధ ఆ 
ముకుంద : 


విశ్వనాధ క 
ముకుంద : 


విశ్వనాధ క 
ముకుంద : 
విశ్వనాధ క 


ముకుంద : 
విశ్వనాధ క 


ముకుంద : 
విశ్వనాధ న 


తులసి 
విశ్వనాధ ః 


కృష్ణపక్షం (నాటిక) 


6వ సీన్‌ 
(డిమ్‌ లైటింగ్‌... విశ్వనాధుడు పడక కుర్లీలో పడుకొని వుంటాడు... ముకుందుడు వచ్చాడు... విశ్వనాధుని లేపబోయాడు. అతని 


నిద్రని డిస్ట్రబ్‌ చెయ్యదలచుకోక అక్కడి నుండి కదిలాడు. విశ్వనాధుడి పక్కనే పెట్టున్న మరచెంబు అతని కాలికి తగిలి పెద్ద 
శబ్దం చేసింది. దాంతో విశ్వనాధుడు మేల్కొంటూ... 


తులసీ.. తులసీ.. వచ్చేశావా.? ఈ విశ్వనాధుని నీ అనురాగపు ఊయలలో ఊపి సేదతీర్లేందుకు 
వచ్చేశావా... 

నేను ముకుందుడిని బావా? 

తులసి కాదా? అదే తులసి రాలేదా? 

రాలేదు.. 

ఏం? 

కుదరలేదు.. కుదరదు కూడా... (విశ్వనాధుడు అలాగే పడక కుర్తీలో వాలిపోయాడు... ముకుందుడు హడావుడిగా 
విశ్వనాధుని వద్దకు పరిగెత్తాడు. అతనికి సపర్యలు చెయ్యబోయాడు.. ) బావా.. బావా... 

వెళ్ళిపో ముకుందా... 

ఎక్కడికి బావా..? నిన్ను వదిలి నేనెక్కడికి పోను. నీ ఒడిలో అక్షరాలు దిద్దుకున్నాను. నీ కళ్ళముందే 
పెరిగాను. నాకు నువ్వుతప్ప మరేదీ తెలీదు బావా.! అలాంటిది నిన్ను వదిలి నేనెక్కడికి పోను. 
తప్పదురా ముకుందా... కొన్ని కొన్ని బంధాలు కొన్ని కొన్ని సందర్భాల్లో తెగిపోక తప్పదు. 
తెంచుకోకా తప్పదు. ఈ రోజు తిధేంటి? 

అమావాస్య... కృష్ణపక్షం. పైగా ఈ రోజు మధ్యాహ్నం 1.42 నుండి 2.53 వరకూ గ్రహణ కాలం 
బావా... 

(తనలో...) సరైన ఘడియలు. ముకుందా... నాకోసం ఓ సాయం చేస్తావా? 

ప్రాణాలైనా ఇస్తాను బావా? 

(నాకు తెలుసు అన్నట్లుగా అతని భుజాన్నితడతాడు... నీవు మన ఊరి విశ్వేశ్వర న్వామి దేవాలయానికి వెళ్ళ 
మహారుద్రహోమం చేయించు. ఆ అగ్నిని ఆరనీకుండా నీతోనే తీసుకొని, సంతాన వేణుగోపాల 
స్వామి దేవాలయంలో అర్దన చేయించితులసి తీర్ణాన్నికూడా తీసుకురా... 

తులసి తీర్థం ఎందుకు బావా? 

కారణాలు అడక్కు.. కాలం సమాధానం చెబుతుంది. (తన వేలికి వున్న వుంగరాన్ని చూసుకుంటాడు. 
(ముకుందుడు అనుమానంగా.. బాధగా.. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు..) పెనుగొండ మహారాజావారు 
నాకు బహూకరించిన వజ్రపుటుంగరం... ఇన్నాళ్ళూ నా చేతివేలికి అలంకరణగా వున్నావు... 
ఇప్పుడు నువ్వు నాకు మోక్షాన్ని అనుగ్రహించబోతున్నావు.. ఓ కరినకర్కశ వజ్రసదృశ కాలమా... 
కలంతో కవనాలను కథం తొక్కించిన ఈ కవిరాజుని నీలో కలుపుకునే సమయం ఆసన్నమైంది. 
ఈ కవిభానుని అస్థమయం ఈ కృష్ణపక్ష అమావాస్య నాడు ఈ గ్రహణ సమయంలో 
సంభవించనున్నది. ఈ కాయం మాయం చేసేందుకు కేవలం తులసి ఎడబాటుతో ఈ గుండెకి 
అయిన గాయం చాలదు.. ఈ వజ్రం నా ప్రేగ్రులను కోస్తూ.. రక్తంతో అభిషేకించబడుతూ ఇచ్చే 


మోక్షంతోనే సాధ్యం. తులసి లేని నా జీవితం ఇక వృధా..(అంటూ లోనికి వెళ్ళాడు... ఒక గ్లాసుతో బయటికి 
వచ్చాడు... మధ్యం సీసాలోంచి మధ్యాన్ని వంచుకున్నాడు... గ్లాసుని కలిపాడు.. నోట్లోకి వంపుకున్నాడు... నరక యాతన 


పడుతున్నాడు... బాధ.. నరకలోకపు బాధ.. తులసి లేదన్న బాధ ముందు శరీరం అనుభవించే ఈ 


బాధ ఏపాటి? (దీర్ణంగా ఊపిరి పీలుస్తాడు... తులసీ... తులసీ... (అంటూ కుర్తీలో పడిపోతాడు... తులసి పరుగు 
పరుగున వస్తుంది.) 


ఫ్‌ స్వామీ.. స్వామీ... 


ఆఖరి ఘడియల్లో నన్నుద్ధరించి మోక్షాన్ని అనుగ్రహించటానికి వచ్చావా తులసీ... 


15 


ముకుంద ; 


ప్లేబ్యాక్‌ 


కృష్ణపక్షం (నాటిక) 


: ఏం మాట్లాడుతున్నారు స్వామీ.. మీ దర్శనం కోసం నేను నా ఆఖరి ఘడియల్లో వచ్చాను. చేసిన 


పాపాన్ని చెప్పుకొని మీ పాదాలపై నా ప్రాణకుసుమాల్ని సమర్పిద్దామని వచ్చాను. 


: నీ ఆఖరి ఘడియలు కాదు తులసీ... మన ఆఖరి ఘడియలు.. (ఇద్దరి నోటి వెంట రక్తం పడుతుంది. ఇద్దరి 


ఒకరి రక్తాన్ని ఒకరు చూసుకొని ఎమోషన్‌ అవుతారు.) 


: ఎంతపని చేశారు స్వామీ.. 

: నువ్వు రావనీ, రాలేవని తెలిసి నేను వజ్రాన్ని మింగేశాను. 

: ఎంత వేదన అనుభవిస్తున్నారు స్వామీ. వైద్యుని వద్దకు వెలదాం.. 

: చేయి దాటిపోయింది. సమయం సమీపించింది. ఈ జన్మలో సఫలం అవ్వని మన ప్రేమని 


మరుజన్మలో పొందుదాం... (అంటూ విశ్వనాధుడు, తులసి ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటారు. ఒకరి కళ్ళలోకి ఒకరు 
చూసుకుంటూరు.. అలాగే ఫ్రీజ్‌ అయిపోతారు. ఇంతలో ముకుందుడు తులసి తీర్థం తీసుకొస్తాడు... వీరిని చూస్తూనే...) 


గ్రహణకాలంలోపే మీరు చెప్పినట్లు తులసి తీర్థం తీసుకొచ్చాను బావా... తులసీ నువ్వుకూడా 
వచ్చేశావా? ఇక మా బావగారి జీవితంలో కృష్ణపక్షమే వుండదు. అంతా పూర్ణిమలే.. బావా... 

నీ రచనా వ్యాసంగంతో ఈ సాహితీలోకాన్ని సుసంపన్నం చేయి. తులసీ వెంటనే బావగారికి 
కావాల్సిన సంభారాల్ని సమకూర్తు. దస్తాలు, కలం పట్టుకొస్తాను. ఇంకా అలాగే వుండిపోయారేం 
బావా... అవునులే... చాలాకాలం తర్వాత కలిసిన ప్రేమికులు కదూ.. ఈ లోకాన్నే మర్తిపోయి 
ఎక్కడెక్కడో విహరిస్తున్నట్లున్నారు. బావా... బ్రహ్మచారిని నేనొకడినున్నానని మర్చిపోతే ఎలా? 


బావా... బావా.. ఇంత పిలిచినా పలకవే... తులసీ.. నువ్వున్నా ఈ లోకంలోకి రా.. (అంటూ దగ్గరికి 
వచ్చి విశ్వనాధుని భుజం మీద చెయ్యివేస్తాడు. విశ్వనాధుడు, తులసి ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వాలిపోతారు..) 


బావా... (అని పెద్దగా అరుస్తాడు ముకుందుడు...తల బాదుకుంటూ ఏడుస్తూ అలా అక్కడ కూలబడిపోతాడు.... ఫ్రీజ్‌... ప్లే బ్యాక్‌ 
సార్‌) 


: జాతస్యహి ధృవో మృత్యుః ప్రేమికాః 


సంభవతి ఇతి నిశ్చయతి 

దిగ్గిగంత వ్యాపిత సుగంధ భరితాః 

నాస్తి నాస్తి మృత్యుః స్వచ్ల ప్రేమా... 
థి థి "లు 


శుభం 


16 


